అథ చతుర్తశో్కధ్యాయః 
పంచ(బహ్మ వర్షనము 
వామదేవ ఉవాచ | 


భగవన్‌ షణ్ముఖాశేషవిజ్ఞానామృతవారిధొ | విశ్వామరేశ్వరసుత 
పణతార్తిపభంజన || 1 


షడ్విధార్తపరిజానమిష్టదం కిముదాహృతమ్‌ | కే తత షడ్విధా అర్జాః 
పరిజ్ఞానం చ కింప్రభో || 2 


(పతిపాద్యశ్ప కస్తస్య పరిజ్ఞాన చ కిం ఫలమ్‌ | ఎతత్సర్వం 
సమాచక్ష\§ యద్యత్సృష్షం మహాగుహ || 3 


ఏతమరమవిజాయ పశుశా[స్త విమోహితః | అద్యాప్యహం మహాసేన 
భాంతశ్చ శివమాయయా || 4 


అహం శివపదద్వంద్వజ్ఞానామృతసాయనమ్‌ | పీత్వా 
వఐగతసమో హూ భవిషామి యథా తథా ||5 


కృపామృతా(ర యా దృష్ట్వా విలోక్య సుచిరం మయి | 
కర్తచో$%నుగహః ధీమత్పాదాబ్లశరణాగతే || 6 


ఇతి [శుత్వా మునీందోక్తం జానశక్తిధరో విభుః | 
(వాహాన్యదర్శనమహాసంత్రాసజనకం వచః || 7 


వామదేవుడు ఇట్లు పలికెను - 


ఓ పూజ్యా! షణ్బ్ముఖా! నీవు అమృతమువంటి సమస్తవిజానమునకు 
నిధివి. సకలదేవతలకు ప్రభువగు శివుని పృతుడవగు నీవు 
నమస్కరించిన వారి కష్టములను ఎగురగొపిదవు (1) కోరికలను 
తీర్చే ఆరు విధముల అరము యొక్క పరిజ్ఞానమును నీవు 
ఉదహరించితివి. అది యుట్టిది? ఆ ఆరు విధముల అరములు 


ఎయ్యవి? ఓ ప్రభూ! ఆ పరిజ్ఞానము ఎయ్యది? (2) ఆ పరిజానములో 
(పతిపాదింపబడే వస్తువు ఎది? దాని ఫలమెమి? ఓ మహాగుహా! నేను 
అడిగిన ఈ సర్వమును చక్కగా చెప్పుము (3). ఓ మహాసేనాపతిీ! 
అజ్ఞాన పాయములగు శా|స్తములచె మోహితుడనై యున్న నను ఈ 
విషయమును తెలుసుకొనలేక ఈ నాటికీ శివమాయచే భాంతిని 
పొందియున్నాను (4). నను శివుని రెండు పాదముల జ్ఞానమనే 
అమృతము అనే మందును తాగి తొలగి పోయిన మోహము 
గలవాడను అయే విధముగా (5), నీవు సుందరమైన నీ 
అమృతదయాద్యృుష్టిని చిరకాలము (పసరింపజేసి, 
శోభాయుక్కములగు నీ పాదపద్మములను శరణు పొందియున్న 
నన్ను అనుగహించుము (6). జ్ఞానశక్తిని ధరించియుండు ఆ ప్రభుడు 
ఆ మహర్షియొక్క ఈ వచనములను విని ఇతరదర్శనములకు 
మహాభయమును గొత్పే వచనమును ఇట్లు పలికెను (7). 


సుబహ్మణ్య ఉవాచ | 


శూయతాం మునిశార్లూల త్వయా యత్సృష్టమాదరాత్‌ | 
సమఫష్టివ్యష్టైభావేన పరిజ్ఞానం మహేశితుః || 8 


పణవార్గపరిజ్ఞానరూపం తద్విస్తరాదహమ్‌ | వదామి 
షడ్విధాల్దెక్కపరిజానన సువ్రత ||9 


(ప్రథమో మం|తరూపస్సాద్ది3తీయో మంతభావితః | 
దేవతార్తస్తృుతీయో%ర్లః ప్రపంచార్హస్తతః పరమ్‌ || 10 
చతుర్తః పంచమార్హస్సాదురురూప[పదర్శకః | 
షష్టఖ్శిష్యాత్మరూపోజర్తష్షడ్విధార్హ్లాః ప్రకీర్తితాః || 11 


తత మం[|తస్వరూపం తే వదామి మునిసత్తమ | యేన 
విజానమాాతేణ మహాజ్ఞానీ భ#**వేన్నరః || 12 


ఆద్యస్స్వురః పంచమశృ పంచమాంతస్తతః పరః | బిందునాదౌ చ 
పంచార్జాః |పోకా వేదైార్న చాన్యథా || 13 


ఏతత్సుమప్లిరూపో హి వేదాదిస్సముదాహృత;: | 
నాదస్సుర్వుసమప్టిసన్స్యాద్రంద్వాధథ్యం యచ్చతుష్టయమ్‌ || 14 


వ్యష రూపేణ సంసిదం ప్రణవే శివవాచకే | యంతరూపం శృణు 
[పాజ్జ శివలింగం తదేవహి || 15 


సర్వాధస్తాలిళఖేతీఠం తదూర్ద్వం ప్రథమం స్వరమ్‌ | ఉవర్తం చ 
తదూర్ద్వసం పవర్గ్గాంతం తదూర్త్వగమ్‌ || 16 


తన్మస్తకస్థం బిందుం చ తదూర్ద్వం నాదమాలిఖీత్‌ | యం|తే 
సంపూర్ణతాం యాతే సర్వకామః ప్రసిధ్యతి || 17 


సు(బహ్మణ్యసాామి ఇట్లు పలికెను - 


ఓ మహరీ! మహేశ్వరుని సమషివ్వష్టిరూపముగా తెలుసుకొనుట అను 
విషయమును గురించి నీవు అడిగిన ప్రశ్నకు నేను చెప్పే 
సమాధానమును నీవు సాదరముగా వినుము (8). ఓ గొప్ప వతము 
గలవాడా! నీవు అడిగిన విషయము, ఓంకారముయొక్క అర్ధమును 
తెలియుట అను విషయము ఒక్కటియే. నేను ఆరు విధముల 
ఐక్యజ్ఞానముతో దానిని విస్తరముగా చెప్పుచున్నాను (9). వీటిలో 
మొదటి అర్హము మంత్రము, రెండవది యంత్రము, మూడవది 
దేవత, నాలవది ప్రపంచము, అయిదవది జ్ఞానమునిచ్చ గురువు, 
ఆరవది ఆత్మరూపుడగు శిష్యుడు అని ఈ ఆరు విషయములు 
చెప్పబడినవి (10.11). ఓ మహర్షీ! వాటిలో మంతస్వరూపమును 
గురించి నీకు చెప్పెదను. దీనిని తెలుసుకునంత మాత్రాన 
మానవుడు గొప్ప జ్ఞాని యగును (12). మొదటి అచ్చు (అ), 
అయిదవ అచ్చు (ఉ), అయిదవ వగయుక్క ఆఖరి అక్షరము 
(మమకారము), బిందువు మరియు నాదము కలిసి ఓంకారము అగును. 
వేదములు ఓంకారమును ఈ విధముగా మాతమె వర్సించుచున్నవి. 
దీనిలో మరియొక వికలుము లేదు (13). వేదమునకు ఆదిలో నుండే 
ఈ ఓంకారము ఈ అయిదింటి కలయికయే. ఓంకారములోని నాదము 
సర్వము యొక్క సమపష్టిస్వరూపము కాగా, బిందువుతో కలిసి ఉండే 


నాలుగు అంశములు శివుని బోధించే ఓంకారముయుక్క 
వ్యష్టిస్వరూపము అగుచున్నది. ఓ గొప్ప బుధద్దిశాలీ! ఇప్పుడు 
యం|తముయొక్క స్వరూపమును వినుము. అదియే శివలింగము. 
అనగా శివునకు ప్రతిక (14,15). అన్నింటికంకు క్రిందుగా పీఠమును 
వాయవలెను. దానిపైన మొదటి అచ్చు అగు ఆకారమును, దానిపైన 
ఉకారమును, దానిపైన పవర్గలోని ఆఖరి అక్షరమగు మకారమును, 
దాని శిరస్సుపై బిందువును, దానిపై నాదమును వాయవలెను. ఈ 
విధముగా సంపూర్ణమగు యంతమును లిఖించినచో, కోరికలన్నియు 
ఈడేరును (16,17). 


ఏవం యంతం సమాలిఖ్య ప్రణవేనైవ వేష్టయేత్‌ | తదుళ్లేనైవ 
నాదేన విద్యాన్నాదావసానకమ్‌ || 18 


దేవతార్థం (ప్రవక్ష్యామి గూఢం సర్వత యన్మున్‌ | తవ 
సేహాద్వామదేవ యథా శంకరభావితమ్‌ || 19 


సద్యోజాతం ప్రపద్యామీత్యుప[కమ్య సదాశివమ్‌ | ఇతి [పాహ 
శుతెస్తారం [బహ్మపంచకవాచకమ్‌ || 20 


విజేయా బబహ్మరూపిణ్యస్సూక్షాః పంచైవ దేవతాః | ఏతా ఏవ 
సివస్యాపి మూర్తితేఏనోపబృంహి తాః || 21 


నివస్వ వాచకో మంతశ్శివమూర్తేశృ వాచకః | మూర్తిమూర్తిమతోర్చేదో 
నాత్యంతం విద్యతే యతః || 22 


ఈశానముకుటోపేత ఇత్యారభ్య పురోదితాః | శివస్య విగహః పంచవ।క్రా 
ణి శృణు సాంప్రతమ్‌ || 23 


పంచమాది సమారభ్య సద్యోజాతాద్యను[కమాత్‌ | 
ఊర్దాంతమీశానాంతం చ ముఖపంచకమీరితమ్‌ || 24 


ఈశానసై*#:3వ దేవస్య చతుర్వ్వ్యూహపదే సితమ్‌ | పురుషాద్యం చ 
సద్యాంతం [బహ్మరూపం చతుష్టయమ్‌ || 25 


పంచబహ్మ సమష్టిస్స్యాదిశానం బ్రహ్మ విశ్రుతమ్‌ | పురుషాద్యం తు 
తద్వ్వాష్టిస్పద్యోజాతాంతికం మునే || 26 


అనుగహమయం చశక్రమిదం పంచార్గకారణమ్‌ | పర1బహ్మాత్మకం 
సూక్ష్మం నిర్వికారమనామయమ్‌ || 27 


ఈ విధముగా యంత్రమును వాసి దాని చుట్టూ ఓంకారమును 
మాత్రమే వాయవలను. ఓంకారమునుండి పుసీ నాదముతోనే 
ఓంకారనాదము సమాప్తమగునని తలియవలెను (18). ఓ మునీ! 
అన్నివిధములుగా రహస్యమైన దేవతాస్వరూపమును శంకరుడు 
బోధించియున్నాడు. ఓ వామదేవా! నీయందలి .పేమచే దానిని నీకు 
చెప్పెదను (19). 'సద్యోజాతమ్‌ ----' తో మొదలిడి'సదాశివోమ్‌'వరకు 
వేదము అయిదు మంతములను స్పష్టముగా బోధించియున్నది 
(20). పర1బహ్మయొక్క సూక్ష్మస్వరూపములగు ఈ అయిదు దేవతలు 
నివుని సగుణమూర్తివిస్తారమేనని తెలియవలెను (21). మూర్తికి, ఆ 
మూర్తిని కలిగియున్న నిరాకార తత్త్వమునకు భేదము లేశ**మైననూ 
లేదు. కావున, నిరాకారుడగు శివుని బోధించు మంతము శివుని 
మూర్తివిస్తారమును కూడ బోధించును (22). శివుని శిరసు ఈశానుడు 
అని మొదలిడి పూర్వము శివుని స్వరూపమును నేను 
బోధించియున్నాను. ఇపుడు శివుని అయిదు ముఖములను గురించి 
వినుము (23). సద్యోజాతమ్‌ తో మొదలిడి ఈశానః వరకు అయిదు 
మంతములు గలవు. అయిదవ ముఖము అగు సద్యోజాతునితో 
మొదలిడి ఈ క్రమము అన్నింటి కంబు పైన ఈశానునితో పూర్తి 
యగును. ఈ విధముగా అయిదు ముఖములు వర్ణించబడినది (24). 
తత్పురుషునితో మొదలై సద్యోజాతునితో అంతమయ్యే నాలుగు 
[బహ్మరూపములు ఈశానదేవుని చతుర్వ్యూహములో మృాతమే 
భాగములగుచున్నవి (25). ఓ మునీ! ఈఅయిదు (బహ్మలు కలిసి 
సమష్టి యగును. తత్పురుషునితో మొదలై సద్యోజాతునితో 
అంతమయ్యే ఈశానబహ్మ వ్యష్టి యనబడును (26). ఈ అయిదు 


తత్త్వముల చక్రము జగత్కారణము, సూక్ష్మము, వికారములు లేనిది 
మరియు వినాశము లేనిది యగు పర(బహ్మ యొక్క అనుగహరూపమే 
(27) 

అనుగహోపి ద్వివిధస్తిరోభావాదిగోచరః | ప్రభుశ్చాన్యస్తు జీవానాం 
పరావరవిముక్తిదః || 28 

ఎతత్సదా శివసై#:3వ కృత్వద్వయముదాహృతమ్‌ | అనుగ్హాపి 
సృష్టాదికృత్వానాం పంచకం విభోః || 29 

మునే తత్రాపి నసద్యాద్యా దేవతాః పరికీర్తితాః | పరబహ్మస్వరూపాస్తాః 
పంచ కల్యాణదాస్సృదా || 30 


అనుగహమయం చక్రం శాంత్యతీతకళామయమ్‌ | సదాశివాధిష్టితం 
చ పరమం పదముచ్యతే || 31 


ఏతదేవ పదం [పాపం యతీనాం భావితాత్మనామ్‌ | 
సదాశివోపాసకానాం ప్రణవాసక్తచేతసామ్‌ || 32 


ఏతదేవ పదం [ప్రాప్య తేన సాకం మునీశ్వరాః | భుక్త్వా సువిపులాన్‌ 
భోగాన్‌ దేవేన [బహ్మరూపిణా || 33 


మహాపలయసంభూతా నివసామ్యం భజంతి హి | న పతంతి పునః 
క్వాపి సంసారాబ్ది జనాశ్చ తే || 34 


తే బహ్మలోక ఇతి చ శుతిరాహ సనాతనీ | ఐశ్వర్యం తు శివస్వాపి 
సమఫ్టిరిదమేవ హి || 35 


సర్వైశ్వర్యేణ సంపన్న ఇత్యాహాథర్వణీ శిఖా | 
సర్వైశ్వర్యప్రదాతృత్వమసైశిష్యవ ప్రవదంతి హి || 36 


చమకస్య పదాన్నాన్యదధికం విద్యతే పదమ్‌ | 
బహ్మపంచకవిస్తారపపంచఃఖలు దృశ్యతే || 37 


(బహ్మభ్య ఎవం సంజాతా నివృత్తాద్యాః కలా మతాః | 
సూక్ష్మభూతస్వరూపిణ్యః కారణత్వేన విశుతాః || 38 


స్తూలరూపసరూపన్య పప్రపంచస్యాస్య సువత | పంచధా%వగితం 
యత్తద్‌ర్బా హృపంచకమిష్యుతే || ౩9 


అనుగ్రహము కూడ ఆవిర్పావము (ప్రకటమగుట) మరియు 
తిరోభావము (కారణములో విలీనమగుట) అని ద్వివిధముగా నున్నది. 
జీవులకు పరమముకిని మరియు దానికంటె తక్కువ సాయికి చెందిన 
ముక్తిని ఇచ్చే ఆ ప్రభుడు జీవులకంజె భిన్నముగా నున్నాడు (28). 
ఆ (ప్రభుని సృషఫ్టి- స్థితి- లయ- తిరోధాన - అనుగహములనే 
అయిదు కార్యములలో ఈ రెండు కార్యములను సర్వదా శివుడు 
మాత్రమే చేయునని చెప్పబడినది (29). ఓ మునీ!సద్యోజాతుడు 
మొదలగు అయిదుగురు దేవతలు సర్వకాలములలో 
కల్యాణములనొసంగే పర1బహ్మయొక్క స్వరూపములేనని 
చెప్పబడినది (30). శాంతికి అతీతమైన కళతో గూడియున్నది, 
సదాశివునచె అధిషించబడియున్నది అగు అనుగహమయమగు 
చక్రమునకు పరమపదము అని పేరు (31). శుదమగు 
అంతఃకరణము గలవారు, సదాశివుని ఉపాసించువారు, 
ఓంకారమునందు లగ్నమైన మనస్సు గలవారు అగు యతులు 
పొందే ధామము ఇదియే (32). మహర్షులు ఈ ధామమును మాత్రమే 
పొంది, బహ్మరూపములోనున్న ఆ పరమేశ్వరునితో కూడి చాల గొప్ప 
భోగములను అనుభవించి (33), మహాపలయము 
సంభవించినప్పుడు శివునితో సమానమగు సాయిని పాందెదరు. అట్టి 
జనులు మరల సంసారసము[దములో ఎక్కడైననూ పడే ప్రసక్తి లేదు 
(34). ఈ విషయమునే 'తే బహ్మలోకే తు ----' అనే వేదవాక్యము 
చెప్పుచున్నది. ఈ సమ్నుయే శివుని ఐశ్వర్యమని కూడ చెప్పబడును 
(35). 'సర్వైశ్వర్వ్యేణ సంపన్నః (సమస్తమైన ఐశ్వర్యముతో 
కూడియున్నవాడు)' అని అథధర్వవేదములోని ఉపనిషత్తు 
చెప్పుచున్నది. సకలైశ్వర్యములనిచ్చువాడు శివుడేనని మహర్తులు 
చెప్పుచున్నారు (36). శివని ధామముకంటు ఉత్కృష్షమైిన ధామము 


మరియొకటి లేదని చమకాధ్యాయము బోధించుచున్నది. ఈ కంటికి 
కనబడే ప్రపంచము అయిదు బహ్మల విస్తారమే (37). 
సూక్ష్మభూతముల రూపములో జగత్కారణములగు నివృత్తి మొదలగు 
కళలు ఈ అయిదు [బబహ్మలనుండి మాతమే పుట్టినవని చెప్పెదరు 
(38). ఓ గొప్పు వతము గలవాడా! ఈ అయిదు [బ్రహ్మలు ఈ 
(ప్రపంచములో అయిదు స్తూలభూతముల రూపములో వ్యాపించి 
యున్నారు (39). 


పురుషః శోతవాణ్యా చ శబ్దాకాశౌ చ పంచమమ్‌ | వ్యాప్త్రమీశానరూపేణ 
[బహ్మణా మునిసత్తమ || 40 


(పకృతిస్త్వక్చ పాణిశ) స్పర్బో వాయుశ పంచకమ్‌ | వ్యాప్తం 
పురుషరూపేణ [బహ్మణవ మునీశ్వర।| 41 


అహంకారస్తథా చక్షుఃపాదౌ రూపం చ పంచకః | అఘోర[బహ్మణా 
వ్యాప్తమేతత)ంచకమంచితమ్‌ || 42 


బుదిశ్చ రసనా పాయూ రన ఆపశ పంచకమ్‌ | (బహ్మణా వామదేవేన 
వ్యాప్తం భవతి నిత్యశః || 43 


మనో నాసా తథోపస్రోగంధో భూమిశ) పంచకమ్‌ | సద్యేన (బహ్మణా 
వ్యాప్తం పంచబహ్మమయం జగత్‌ || 44 


యంతరూపేణోపదిష్టః పణవశివవాచకః | సమష్టి: పంచవర్ణానాం 
బింద్వాద్యం యచ్చతుష్టయమ్‌ || 45 


నివోపదిష్టమారేణ యంతరూపం విభావయేత్‌ | ప్రణవం పరమం 
మం|।తాధిరాజం నివరూపిణమ్‌ || 46 


ఇతి నీ శివమహాపురాణ కైలాససంహితాయాం పంచబహ్మవర్తనం 
నామ చతుర్దశో%ధాయః (14). 


ఓ మహర్షీ! పురుషుడు, చెవి, వాక్కు, శబము, ఆకాశము అనే అయిదు 
ఈశానుని రూపములో నున్న పరబహ్మచే వ్యాపించబడియున్నవి 
(40). ఓ మహర్షీ! ప్రకృతి, చర్మము, చేతులు, స్పరేందియము, 

వాయువు అనే అయిదు తతురుషరూపములోనున్న (బహచే 
వ్యాపెించబడి యున్నవి (41). అహంకారము, కన్ను, పాదములు, 
రూపము, అగ్ని అనే సుందరమగు ఐదు అఘోర బహ్మచె వ్యాప్తమై 
యున్నవి (42). బుద్ది, జిహ్వ, విసర్హనేందియము, రసము, నీరు 
అనె ఐదు వామదేవబహ్మచే నిత్యము వ్యాప్తమై యున్నవి (43). 
మనస్సు, నాసిక, జననెందియము, గంధము, భూమి అనే ఐదు 
సద్యోజాతబహ్మచే వ్యాప్తమై యున్నవి. ఈ విధముగా జగత్తు 
అంతయు ఈ ఐదు |[బహ్మల స్వరూపమై యున్నది (44). శివుని 
బోధించే ఓంకారము యంత్రరూపములో బోధించబడినది. దానిలోని 
అయిదు వర్షములు కలిసి సమష్టి యగును. బిందువుతో మొదలయ్యే 
నాలుగు వరములు యంతముయుక్క రూపము అగునని శివుడు 
ఉపదేశించిన విధానములో నున్నది. మంతములలో సర్వోత్తమమైన 
ఓంకారము శివుని స్వరూపమే (45, 46). 


వీ శివమహాపురాణములో కైలాససంహితయందు 
పంచబబహ్మవరనమనేో పదునాలవ అధ్యాయము ముగిసినది (14). 


